అథ ఏకోన (త్రింశోధ్యాయః 
కృష్ణ దర్శనావతారము 
నందీశ్వర ఉవాచ। 


సనత్కుమార శంభోస్త్వ వతారం పరమం శృణు | నభగజ్ఞానదం 
కృష్ణ దర్శ్వనాహ్వయముత్తమమ్‌ || 1 


ఇక్ష్వాకు ప్రముఖా ఆసన్‌ శాద్దదెవసుతాశ) యే | నభగస్తత నవమో 


నాభగస్తత్సుత స్మృతః || 2 


అంబరీషస్సుతన్తస్య విష్టుభక్తో బభూవ సః | యస్యోపరి 
పసన్నో%భూద్దుర్వాసా బహ్మభకితః || 3 


పితామహోంబరీషన్య నభగో యః ప్రకీర్తితః | తచ్చరితం శృణు 
మునే యసై* జానమదాచింవః || 4 


నభగో మనుపుతస్తు పఠనార్దం సుబుదిమాన్‌ | చే గురుకులే 
వాసం బహుకాలం జితేంద్రియః || 5 


ఏతస్మిన్‌ సమయే తే వా ఇక్ష్వాకు ప్రముఖాస్సుతాః | తసైె#౫ 
భాగమకల్వ్పై్యైవ భేజార్భాగాన్ని జాన్‌ క్రమాత్‌ || 6 


స్వం స్వం భాగం గృహీత్వా తే బుభుజూ రాజ్యముత్తమమ్‌ | 
అవిషాదం మహాభాగా పిత్రాదేశాత్సుబుదయః || 7 


స పశాాదాగతస్తుత [బహ్మచారీ గురుస్టలాత్‌ | నభగో%ధీత్య 
సర్వాశ్చ సాంగోపాంగాశ్సుతీః క్రమాత్‌ || 8 


(భాతూన్‌ విలోక్య నభగో విభక్తాన్‌ సకలాన్నిజాన్‌ | దాయార్తి [ప్రాహ 
తాన్‌ స్నెహాదిక్ష్వాకు [పప్రముఖాన్నునే || 9 


నందిశ్వరుడిట్లు పలికెను- 


ఓ సనత్కుమారా! నభగునకు జానమునొసంగిన, కృష్ణ దర్వనమను 
పేరుగల శంభుని పరమోతమావతారమును గూర్చి వినుము (1). 
శాద్దదేవుడను మనువునకు ఇక్ష్వాకువు మొదలగు పుత్రులు గలరు. 
వారిలో నభగుడు తొమ్మిదవవాడు. ఆతని కుమారుడు నాభగుడు 
(2). విష్ణుభకుడగు అంబరీషుడు నాభగుని కుమారుడు. ఆతని 
(బాహ్మణ భక్తిని గాంచి దుర్వాసుడాతనిపై మిక్కిలి 
పసన్నుడాయెను (3). ఓ మునీ! అంబరీషుని పితామహుడగు 
నభగునకు శివుడు జానమునిచ్చి యుండెను. ఆ వృత్తాంతమును 
వినుము (4). మనువు యొక్క పృతుడగు నభగుడు చాల 
బుధ్రిమంతుడు. ఆతడు విద్యాభ్యాసము కొరకై చిరకాలము 
జితేంధదదియుడై గురుకులమునందు నివసించెను (5). ఆ 
సమయములో ఇక్ష్వాకుడు మొదలగు మిగిలిన సోదరులు ఆతనికి 
వాటాను ఈయకుండగనె తమ తమ భాగములను పంచుకొనిరి (6). 
మంచి బుదిమంతులు, మహాత్ములు అగు వారు తండి ఆదేశముచే 
తమ తమ భాగములను స్వీకరించి దుఃఖము నౌరుంగక 
ఉత్తమమగు రాజ్యముననుభవించిరి (7). బహ్మచారియగు 
నభగుడు అంగములతో, ఉపాంగములతో గూడిన 
వేదములనన్నిటినీ క్రమముగా అధ్యయనము చేసి, తరువాత 
గురుకులమునుండి ఇంటికి విచ్చేసెను (8). ఓ మునీ! నభగుడు 
తమ తమ భాగముల ననుభవించుచున్న ఇక్తాఃకువు మొదలగు 
తన సోదరులను గాంచి, తన వాటాను గోరి వారితో 
సేమపూర్వకముగా నిట్లు పలికెను (9). 


నభగ ఉవాచ| 


(భాతరో%భక్తకం మహ్యం దాయం కృత్వా యథాతధథమ్‌ | సర్వే 
విభకాసుపీత్వాస్వ్వదాయార్దా గతాయ చ || 10 


తదా విస్మృతమస్మాభిరిదానీం పితరం తవ | విభజామో వయం 
భాగం తం గృహాణ న సంశయః || 11 


తచుత్వాా భాతృవచనం నభగః పరవిస్మృతః | తదోపకంఠ 
మాగత్య పితరం సమభాషత || 12 


హే తాత భాతరస్సుర్వే త్యక్త్వా మాం వ్యభజంశ్స తే | పఠనార్హం 
గతశ్చాహం [బహ్మచారీ గురోః కులే || 13 


తత ఆ గత్య మె పృష్ణా దాయదానార్ల మాదరాత్‌ | తే 
త్వామూచుర్విభాగం మే తదర్హ మహామాగతః || 14 


నభగుడిట్లు పలికెను- 


సోదరులారా! నాకు వాటాను పంచి యివ్వకుండగనే మీరు అందరు 
ఆనందముగా సర్వమును పంచుకొనినారు. నను నా వాటాకొరకు 
వచ్చితిని (10). అపుడు నీకు వాటాను ఇచ్చుట మాచే 
విస్మరింపబడినది. ఇపుడు నీవు తండిని నీ భాగముగా 
స్వీకరింపుము. సందేహము వలదు (11). సోదరుల ఆ మాటను 
విని నభగుడు మిక్కిలి ఆశ)ర్వమును పొంది తండి వధకు వచ్చి 
ఇట్లు పలికెను (12). ఓ తండీ! ([బహ్మచారినగు నేను 
విద్యాభ్యాసముకొరకు గురుకులమునకు వెళియుండగా, 
సోదరులందరు నన్నువిడిచిపెట్టి వాటాలను పంచుకొనిరి (13). 
నేను మరలి వచ్చి నా వాటాను ఇమ్మని _పెమపూర్వుకముగా 
కోరితిని. నీవు నా వాటాయని వారు చెప్పితిరి. అందుకొరకై నేను 
నీవదకు వచ్చితిని (14). 


నందీశ్వర ఉవాచ । 


తదాకర్త్య వచస్తన్య పితాం త [ప్రాహ విస్మితః | ఆశ్వాస్య శశాదదేవస్సు 
సత్యధర్మ్శ్మరతం మున్‌ || 15 


నందిశ్వరుడిటు పలికెను- 


ఆతని మాటలను ఆతని తండియగు శ్రాద్ధ్దదెవుడు విని 
ఆశర్యపడెను. ఓ మునీ! ఆయన సత్యమునందు ధర్మమునందు 
నిష్టగల తన కుమారుని ఓదారిి ఇట్లు పలికెను (15). 


మనురువాచ | 


తదుక్తం మాదృథాన్తాత ప్రతారణకరం హి తత్‌ | న హ్యహం 
పరమం దాయం సర్వథా భోగసాధనమ్‌ || 16 


తథాపి దాయభావేన దతో%హం తైః పతారిభిః | తవ వై 
జీవనోపాయం వదామి శృణు తత్త్వతః || 17 


స్మృతమాంగిరసా విప్రాః కుర్వంత్వద్య సుమేధసః | తత కర్మణి 
ముహ్యంతి షష్టం షష్టమహః ప్రతి || 18 


తత త్వం గచ్చ నభగ తాన్‌ సుశంస మహాకవే | సూకే ద్వేవైశ్వదేవే 
హి స్మృతం శుద్ధం హి తదృవేత్‌ || 19 


తత్కర్శణి సమాప్తు హి స్వర్యాంతో బాహ్మణాశ్చ తే | ధనం 
దాస్యంతి తే తుజ్ఞాస్స్వఃస[తపరిశేషితామ్‌ || 20 


మనువు ఇట్లు పలికెను- 


కుమారా! వారు పలికిన మోసపు మాటలను అక్క చేయకుము. 
అన్ని విధములుగా అనుభవింపదగిన ఉత్తమమగు దాయభాగము 
నేను గాను (16). అయిననూ ఆ మోసగాండు నన్ను నీకు 
దాయభాగరూపములో అప్పుజెప్పిరి. నేను నీకు జీవనోపాయమును 
చెప్పెదను. శ్రద్దగా వినుము (17). అంగిరోవంశమునందు 
జన్మించిన [పజ్జాశాలురగు [బాహ్మణులు ఇపుడు 
స(తయాగముననుష్టించుచున్నారు. వారు ప్రతి షషాహస్సు (ఆరవ 
రోజు) నందు చేయదగిన కర్మ విషయములో మోహమును 
పొందుచున్నారు (18). ఓ నభగా! నీవ అచటకు వెళ్ళుము. ఆ 
మహాయజ్ఞములో వారిని సమీపించి రెండు వైశ్వదేవసూక్తములను 
చక్కగా పరించుము. దానివలన ఆ సృ్తతయాగము 
సుసంపన్నమగును (19). ఆ కర్మ పూర్తి కాగానే ఆ [బాహ్మణులు 
స్వగమునకు వెళబోవుచూ చాల సంతసించిన వారై తమ 
స(తయాగములో మిగిలిన ధనమును నీకు ఈయగలరు (20). 


నందశి్వర ఉవాచ | 


తదాకర్త్య పితుర్వాక్క్యం నభగస్సృుత్యసారవాన్‌ | జగామ తత 
సుప్రీత్యా యత తత్సత ముత్తమమ్‌ || 21 


తదాహః కర్మణి మునే సతే తస్కిన్‌ స మానవః | సూక్తే ద్వే 
వెశ్వదేవే హి ప్రోవాచ స్పష్టతస్సుథః || 22 


సమాపే కర్మణీ తతో విపా ఆంగిరసాశ్చతే | తసై*౫ దత్త్వా 
యయుస్స్వురం స్యం స్వం సతావశేషితమ్‌ || 23 


తత్తదా స్వీకరిష్యుంతం సునతపరిశేషితమ్‌ | విజ్ఞాయ గిరిశస్సుద్య 
ఆవిర్ఫ్భూతస్సృుదూతికృత్‌ || 24 


సర్వాంగసుందరనీమాన్‌ పురుషః కృష్ణదర్శనః | భావం 
సమీక్షితుం భాగం దాతుం జ్ఞానం పరం చ తత్‌ || 25 


అధో స శంకరశ్శంభుః పరీక్షాకర ఈశ్వరః | ఉవాచోతరతో% భ్యేత; 
నభగం తం హి మానవమ్‌ || 26 


నందీశ్వరుడిటు పలికెను- 


సత్యముయుక్క సారమునెరింగిన నభగుడు తండియుక్క ఆ 
మాటను విని, ఉతమమగు ఆ స(తయాగము జరుగుచున్న 
స్థలమునకు మహానందముతో వెళ్లాను (21). విద్వాంసుడగు ఆ 
మను పృతుడు ఆ దినముయిక్క కర్మ జరుగుచుండగా ఆ 
స(తయాగములో రెండు వైశ్వదేవనూక్తములను స్పష్టముగా 
చెప్పును (22). ఆ యాగము సమాప్తము కాగానే, ఆ ఆంగిరస 
[బాహ్మణులు స(తములో మిగిలిపోయిన తమ సంపదను ఆతనికి 
ఇచ్చి స్వర్గమునకు వెళిరి (23). ఆ గొప్ప సృతములో 
మిగిలిపోయిన సంపదనాతడు స్వీకరించుచుండగా, అపుడా 
విషయమునెరింగి, చక్కని లీలలను ప్రకటించే శివుడు నభాగుని 
నిష్టను పరీక్షించి ఆతనికి ఉతమ జ్ఞానము నొసంగుటకై 
ఆవిరృవించెను (25). మంగళకరుడు, పరీక్షలను చేయువాడు, 
ఈశ్వరుడునగు ఆ శంభుడు అపుడు ఉత్తరమునుండి సమీపించి 
మనుపుతుడగు ఆ నభగునితో నిట్లనెను (26). 


ఈశ్వర ఉవాచ | 


కస్తం గృహ్లోసి పురుష మమేదం వాస్తుకం వసు | గేషితః కేన 
తత్సర్వం సత్యం వద మమా(గతః || 27 


ఈశ్వరుడిట్లు పలికెను- 


ఓయీ! పురుషా! నీవెవరివి? నీవు నా ఈ వస్తురూపమగు సంపదను 
ఎల గొని వోవుచుంటివి? నిన్ను పంపినవారెవరు? నా ఎదుట 
సర్వమును యథార్థముగా చెప్పుము (27). 


నందీశ్వర ఉవాచ| 


త్మ్యచ్చుత్వా తద్వచస్తాత మానవో నభగః కవిః | ప్రత్యువాచ 
వినీతాత్మా పురుషం కృష్ణదర్శనమ్‌ || 28 


నందిశ్వరుడిట్లు పలికెను- 


మనుప్పుతుడు, జానియగు నభగుడు ఆ మాటను వినాను. వత్సా! 
ఆతడు వినయముతో గూడిన మనస్సు గలవాడై కృష్ణదర్శనుడు 
అన ఆ పురుషునికి ఇట్లు బదులిడెను (28). 


నభగ ఉవాచ | 


మమేద మృషిభిర్ణతం వసు యజ్ఞగతం ఖలు | కథం వారయసే 
మాం త్వం గృహ్హాంతం కృష్ణదర్శన || 29 


నభగుడిట్లు పలికెను- 


ఓయీ కృష్ణదర్శనా (నల్లని కన్నులు గలవాడా)! యజ్ఞములో 
మిగిలిన ఈ సంపదను నాకు బుషలు ఇచ్చి యున్నారు. నేను 
తిసుకొనుచుండగా నీవు నన్నేల వారించుచుంటివి? (29) 


నందీశ్వర ఉవాచ | 


ఆ కర్ణ నాభగం వాక్యమిదం సత్యముదీరితమ్‌ | ప్రత్యువాచ 
ప్రసన్నాత్మా పురుషః కృష్ణదర్శనః || 30 


నందిశ్వరుడిటు పలికెను- 


నభగుడు పలికిన ఈ సత్యవాక్యమును విని కృష్ట్ణదర్శనుడను ఆ 
పురుషుడు పసన్నమగు అంతఃకరణము గలవాడై ఇట్లు 
బదులిడెను (30). 


కృష్ణ దర్శన ఉవాచ | 


వివాదే స్కిన్‌ హి నా తాత ప్రమాణం జనకస్తవ | యాహి తం 
పృచు న బూయాతతర్పమాణం తు సత్యతః || 31 


కృష్ణదర్శనుడిట్లు పలికెను- 


వత్సా! మన ఇద్దరి ఈ వివాదమును తీర్చగల యోగ్యుడు నీ తండి. 
నీవు ఆతని వద్దకు వెళి అడుగుము. ఆతడు ధర్మమును 
యథాతధముగా చెప్పును (31). 


నందీశ్వర ఉవాచ । 


తదాకర్త్య వచస్తన్య నభగో మానవః కవిః | ఆగచ్చుత్పితరం ప్రీత్యా 
తదుక్తం పృష్షివాన్‌ మున || 32 


పుతోదితం సమాకర్త్య శ్రాద్దదేవస్సు వై మనుః | స్మృత్వా శివపదాం 
భోజం |పాప్తస్మృతిరువాచ తమ్‌ || 33 


నందిశ్వరుడిటు పలికెను- 


ఓ మునీ! ఆతని ఆ మాటను విని మనుపు।తుడు, జ్ఞాని యగు 
నభగుడు ఆనందముతో తండి వద్దకు వెళ్ళి కృష్ణదర్శనుడు 
చెప్పిన విధముగా చెప్పెను (32). ఆ శాద్దదెవమనువు పు[తుని 
వచనములను విని శివుని పాదపద్యములను స్మరించి గుర్తునకు 
తెచ్చుకొని అతనితో నిట్లనెను (33). 


మనురువాచ | 


టా తాత శృణు మద్వాక్యం న దేవః పరుషన్శివః | తసై#:$వ 
సకలం వస్తు యజ్నపాప్తం విశేషతః || 34 


అధ్వరోర్వరితం వస్తు రుదభాగః ప్రకీర్తితః | ఇత్వపి ప్రాజ్జవాదో హి 
కఃచి జాతస్తదిచ్చయా!| 35 


స దేవ ఈశ్వరస్సుర్వుం వస్త్వరతె న సంశయః | యజ్ఞావశిష్షిం 
కిముత పరే తస్యేచ్చుయా విభోః || 36 


అనుగహార్ల మాయాతస్తవ తదూపతః ప్రభుః | తత త్వం గచ్చ 
నభగ ప్రసన్నం కురు సత్యతః || 37 


క్షమాపయ స్వాపరాధం సుప్రణమ్య స్తుతిం కురు | సర్వప్రభున్సు 
ఏవేశో యజ్ఞాధీశో%భిలేశ్వరః || 38 


విష్ణుబహ్మాదయో దేవాస్సిదాస్సర్వుర్తయోజపి హి | 
తదనుగహతస్తాత సమర్దాస్సర్వకర్శణీ || 39 


కిం బహూక్వ్యాత్మజ[ేష్ష గచ్చ తత్రాశు మా చిరమ్‌ | ప్రసాదయ 
మహాదేవం సర్వథా సకలెశ్వరమ్‌ || 40 


మనువు ఇట్లు పలికెను- 


ఓ కుమారా! నా మాటను వినుము. ఆ పురుషుడు నివదేవడే. 
జగత్తులోని సర్వవస్తువులు ఆయనకు మాత్రమే చెందును. 
యజ్ఞమునకు సంబంధించిన వస్తువులు విశేషించి ఆయనకు 
చెందును (34). యజ్ఞము తరువాత మిగిలిన వస్తువులన్నియు 
రుదభాగములని చెప్పబడును. ఇట్టి పండితుల వచనములు ఆ 
నివుని సంకల్పము చేతనే అక్కడక్కడ (పచారములోనికి వచ్చినవి 
(35). ఆ ఈశ్వర దేవుడే వస్తువులన్నింటికీ అధికారి యనుటలో 
సందేహము లేదు. యజ్ఞములో మిగిలిన వాటిని గురించి 
చెపునదెమున్నది? ఆయన యొక్క ఇచ్చు చేతన ఇతర దేవతలు 
తమ భాగములను పొందుచున్నారు (36). ఆ ఏభుడు నిన్ను 
అను[గహించుటకై అచటకు ఆ రూపములో వచ్చియున్నాడు. ఓ 
నభగా! నీవు అచటకు వెళి నీ సత్వవచనముతో ఆయనను 
పసనుని చేసుకొనుము (37). అపరాధమును మన్నించుమని 
వేడుకొనుము. చక్కగా ప్రణమిల్లి స్తుతించుము. ఆ అఖీలేశ్వరుడే 
యజ్డమునకు ప్రభువు, మరియు సర్వమునకు ప్రభువు (38). 


వత్సా! విష్టుబహ్మాది దేవతలు, సిద్దులు, సకలమహర్లులు ఆయన 
అనుగ్రహము చేతన కర్మలన్నింటియందు సమర్గులగుచున్నారు 
(39). నీవు నా పు[తులలో శశేషుడవు. ఇన్ని మాటలేల? నీవు 
వెంటనే అచటకు వెళుము. సకలప్రభుడగు ఆ మహాదేవుని అన్ని 
విధములుగా ప్రసన్నుని చేయుము (40). 


నందీశ్వర ఉవాచ | 


ఇత్యుక్త్వా స మను శశాధదేవశృ తనయం [దుతమ్‌ | 
(పేషయామాస నికటం శంభోనోళసి సమేత్య తమ్‌ || 41 


నభగశ్ప (పణమా$శు సాంజలిర్నతమస్తకః | [ప్రోవాచ 
సుప్రసన్నాత్మా వినయేన మహామతిః || 42 


నందిశ్వరుడిటు పలికెను- 


ఆ శ్రాద్దదేవమనువు ఇట్లు పలికి వెంటనే కుమారుని శంభుని వద్దకు 
పంపెను.ఆ నభగుడు శంభుని వదకు వచ్చి (41), వెంటనే 
చేతులను జోడించి తలవంచి నమస్కరించెను. గొప్పు 
బుదిశాలీయగు ఆ నభగుడు మిక్కిలి పసన్నమగు మనస్సు 
గలవాడై వినయముతో నిట్లనెను (42). 


నభగ ఉవాచ | 


ఇదం తవేశ సర్వం హి వస్తు |తెభవనె హి యత్‌ | ఇత్యాహ మే పితా 
నూనం కిముతాధ్యరశేషితమ్‌ || 43 


అజానతా మయా నాథ యదుక్తం తద్వచో భ్రమాత్‌ | అపరాధం 
త్వం క్షమస్వ శిరసా త్వాం ప్రసాదయే || 44 


ఇత్యక్త్వా నభగనోళతి దీనధీస్తు కృతాంజలిః | తుష్టావ తం 
మహాశానం కృష్ణ దర్శనమానతః || 45 


శాదదేవో%పి శుద్దాత్మా నతకసాంజలి సు)ధీః | తుష్టావ తం 
(ప్రభుం నత్వా న్వాపరాధం క్షమాపయత || 46 


ఏతస్మిన్నంతరే తత విష్ణుర్‌రృహ్మా భఖభిలసుధీః | 
వాసవాద్యాస)మాజగ్ముసిద్రాశఎ మునయోళ%ప హా || 47 


మహోత్సవం (పపకుర్వంతస్సుకృతాంజలయో%ఖీలాః | 
తుష్టువుర్నతకా భక్త్యా సుప్రణమ్య పృథక్‌ పృథక్‌ || 48 


అథ రుదః ప్రసన్నాత్మా కృపాదృష్టా విలోక్య తాన్‌ | ఉవాచ 
నభగం పీతా సస్మితం కృష్ణదర్శనః || 49 


నభగుడిట్లు పలికెను- 


ఓ ఈశ్వరా! ముల్లోకములలో గల వస్తువులన్నియూ నీవేనని నా 
తండి చెప్పినాడు. యజ్ఞములో మిగిలినది నీదేనని వేరుగా 
చెప్పవలెనా? (43). ఓ నాథా! నెను అజ్ఞానముచే పలికిన మాటలు 
భమపూర్ణములు. నా అపరాధమును మన్నించుము. నేను 
తలవంచి [పణమిలీ నిన్ను పసన్నుని చేయుచున్నాను (44). 
మిక్కిలి దీనమగు బుద్దిగల నభగుడు తలవంచి చేతులు జోడించి 
ఇట్లు పలికి కృష్ణ దర్శన రూపములోనున్న ఆ మహేశ్వరుని 
స్తుతించెను (45). శుదమగు అంతఃకరణము గలవాడు, 
విద్వాంసుడునగు శాదదేవుడు కూడ చేతులు జోడించి 
నమస్కరించి, తన అపరాధమునుమన్నించుమని ఆ (ప్రభువును 
స్తుతించెను (46). అదే సమయములో అచటకు సర్వస్వరూపుడగు 
విష్ణువు, జానియగు [బహ్మ, ఇందాది దెవతలు, సిద్దులు మరియు 
మునులు విచేసిరి (47). వారందరు చక్కగా చేతులు జోడించి 
వేర్వేరుగా సాబ్దాంగపణామములనాచరించి మహూతృవమును 
చేయుచూ భక్తితో స్తుతించిరి (48). అపుడు కృష్ణదర్శన రూపములో 
నున్న రుదుడు ఏసన్నమగు అంతఃకరణము గలవాడై వారిని 
దచయాదృుష్లితో వీక్షించి చిరునవ్వుతో _పేమతో ఉదైశించి ఇటు 
పలికెను (49). 


కృష్ణ దర్శన ఉవాచ | 


యత్తే పితావదధర్మ్యం వాక్యం తత్తు తథైవహి | త్వయాళపి 
సత్యముకం తతా ధుస్త్వం న్నాత సంశయః || 50 


అతో%ిహం సుప్రసన్నో%స్మి సర్వథా సువ్రతేన తే | దదామి 
కృపయా తే హి జ్ఞానం బహ్మ సనాతనమ్‌ || 51 


ఇ 


మహాజ్ఞానీ భవ త్వం హి సవిపో నభగ దుతమ్‌ | గృహాణ వస్త్విదం 
సర్వం మద్దతం కృపయాధునా || 52 


ఇహ సర్వసుఖం భుంక్ష్వ నిర్వికారం మహామతే | సుగతిం 
పాప్సుసి త్వం హి సవిప్రః కృపయా మమ || 53 


కృష్ణదర్శనుడిట్లు పలికెను- 


నీ తండి ధర్మమునకు అనురూపముగా పలికిన వచనము 
యథార్తము. నీవు కూడ సత్యమును పలికితివి. కావున నీవు 
సాధుపురుషుడవనుటలో సందేహము లేదు (50). కావున నేను నీ 
సత్వవతముచే చాల ప్రసన్నుడనైతిని. నేను దయతో నీకు 
సనాతనమగు బబహ్మజ్ఞానమునిచ్చౌాదను (51). ఓ నభగా! నీవు 
మహాజ్ఞానివి అగుదువు. నేను దయతో ఇప్పుడీ సర్వ వస్తువులను 
ఇచ్చుచున్నాను. బబహ్మణులతో గూడి నీవు వెంటనే స్వీకరింపుము 
(52). ఓ మహాబుదిశాలీ! ఇహలోకములో నిర్వికారముగా 
సర్వసుఖములనను భవించుము. నాదయబచే నీవు [బాహ్మణ 
ధర్మములతో గూడి ఉత్తమ గతిని పొందగలవు (53). 


నందీశ్వర ఉవాచ | 


ఇత్యుక్త్వా తాత భగవాన్‌ స రుద సృత్యవత్సలః | సర్వేషాం పశ్యతా 
తేషాం త్మత్రైవాంతరథధే హరః || 54 


విషు[ర్పహ్మాపి దేవద్యాస్సుర్వే తే మునిసతమ | స్వం స్వం ధామ 
యయుః తసైె*శప్య నత్వా దిశే ముదా || 55 


స పుుతశ్యాదదేవో%ిపి స్వఫైానమగమన్సుదా | భుక్త్వా భోగాన్‌ 
సువిపులాన్‌ సోంతే శివపరంయ_,* || 56 


ఇతం తే కీర్తితో బతహ్మన్నవతారశ్శివస్య హి | కృష్ణదర్శననామావె 
నభగా నందదాయకః || 57 


ఇద మాఖ్యానమనఘం భుక్తిముక్న్షిపదం సతామ్‌ | పఠతాం 
శృణ్వతాం వాపి సర్వకామ ఫలప్రదమ్‌ || 58 


య ఏతచ్చరితం పప్రాతస్సాయం చ స్మరతే సుటిః | కవిరవతి 
మం|[తజ్జో గతిమంతే లభేత్సరామ్‌ || 59 


ఇతి (కీ శివమహాపురపాణ శతరుద్రసంహితాయాం 
కృష్ణ్టదర్శనావతార వర్తనం నామ ఏకోనతింశో్కధ్యాయః (29). 


నందిశ్వరుడిట్లు పలికెను- 


వత్సా! సత్యమునందు గుమ గలవాడు, పాపములను 
హరించువాడు నగు ఆ రుద భగవానుడు ఇట్లు పలికి వారందరు 
చూచుచుండగా అచటనే అంతర్జానమాయిను (54). ఓ మహర్షి! 
విష్ణువు, బహ్మ, దేవతలు మొదలగు వారందరు ఆ దిక్కునకు 
ఆనందముతో నమస్కరించి తమ తమ స్రానములకు వెలిరి (55). 
శాద్దదేవుడు కూడా పుతునితో గూడి ఆనందముతో తన 
సానమునకు వెళ్లను. ఆతడు విస్తారమగు భోగముల ననుభవించి, 
దేహమును వీడిన పిదప శివుని పదమును చేరెను (56). ఓ 
సనత్కుమారా! నభగునకు ఆనందమును కలిగించిన శివుని 
కృష్ణదర్శనావతారమును నీకు ఈ తీరున వివరించి యుంటిని 
(57). ఈ గాధ పవిత్రమైనది, సత్పురుషులకు భుక్తిని, ముక్తిని 
ఇచ్చునది. దీనిని చదువు వారికి వినువారికి కూడా సర్వకామనలు, 
ఫలములు సిద్ధించును (58). ఎ బుదిమంతుడు ఈ 
వృత్తాంతమును ఉదయము మరియు సాయంకాలమునందు 
స్మరించునో, ఆతడు కవి, మంతవేత్తయగుటయే గాక, 
దేహత్యాగానంతరము పరమగతిని పొందును (59). 


శి శివ మహాపురాణములోని శతరుదసంహితయందు కృష్ణ 
దర్శనావతారవర్గనమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము 
ముగిసినది (29), 


